కధాసారధులు 


“ఊర్వశి శారద 
“భరత్‌” సంజీవ్‌కుసూర్‌ 
“ఊర్వశి శారద 
గిరిబాబు 
సత్యనారాయణ 
రాజబాబు 
అల్లురామలింగయ్య 
రావుగోపాలరావు 
రాజశ్రీ 

పుష్పలత 
పుష్పకుమారి 

బేబీ సుమతి. 


క ధామల్లిక 


చీకటి వెలుగులు తెలుపు-నలుప్పలు ఆ సృష్టికర్త 
కల్పనలే! 

కాని మనిషి వెలుగుని- తెలుపుని పేమించినంతగాి 
చీకటిని, నలుపుని (పేమించలేడు. ఆది మనిషి దుర్చు 
లత్వం కాదు-మనసు నైజం. 

జమీందారు ఆనందరావు ఆ వూరిలో పేరు (వథాకీ 
తులున్న వ్య క్తి. ఆయనకు సుగుణ-అరుణ అనే యిద్దరు 
కవలపిల్లలు, 

తలలో మళ్లెపువ్వుల్లో పోటీపడే శరీరఛాయ 
సుగుణదై తే-స్వచ్భమైన సరోవరంలో నల్ల కలువలాంటి 
శరీరధాయ అరుణది. 

పౌందర్యా రాధకుడై న ఆనందరావు సుగుణం టే 
(పేమగా ఉండేవాడు. అరుణను. దగ్గరకు రానిచ్చేవాడు 
కాదు. చిన్నప్పటినుంచి తండ్రి అంటే గుండెల్లో బాధని, 
కళ్ళల్లో కోపాన్ని పెంచుకుని-వాటితోపాటు తానూ పెరిగి 
పెద్దదయింది అరుణ. 


ఆనందరావు తండి ధర్మారావు, పాతకాలపు 
జమీలు, దర్జాలు పోయినా-వర్తమానంలో నాటి వైభవాన్ని 
తలుచుకుంటూ కాలం గడుపుతున్న మనీషి, గుమస్తా 
నాగలింగంతో చదరంగం ఆడుకుంటున్న మనిషి, 

పెళ్లీడు కెదిగిన అరుణకు పెళ్ళవడం కష్టమైంది. 
ఎంతటి అనాకారి పురుషుడయినా తన భార్య రూపసి కావో 
లని కోరుకుంటాడు, ఆ విధంగా ఎంతోమంది అరుణను 


చూసుకోవటానికి వచ్చి పెదవి విరిచి పోయేవారు. ఒకరి 
కోసం ఆగనికాలం దానంతటది సజావుగా సాగిపోతోంది. 


ఓరోజు ఆ యింటికి గిరి అనే అబ్బాయి ఉద్యోగం 
కోసమని వచ్చాడు, ధర్మారావు (పాపకంవల్ల వారి ఫ్యాక్ట 
ర్‌లో స్థానం సంపాదించుకున్నాడు. ఆనందరావు యింటి 
అవుట్‌ అవుస్‌లో వుంటున్నాడు. 


అరుణ తోటలో కూర్చుని తన జీవితానికి 
నిష్కతి లేదా అని విలపిస్తోంది ఓ రోజు. అదేసమయా 
నికి అక్కడికొచ్చిన గిరి = అరుణను నోరారా పొగిడాడు, 
మనసారా అభినందించాడు! 


జీవితమంతా ముళ్ళలో, ద్వేషాలలో, నిందలలో, 
అపనిందలలో గడిచిపోతుందనుకున్న అరుణకు అతని 
పిలుపు, ఓదార్చు మోహనరచళిలా పన్నీటి జల్లులా అని 
పించింది. సంతోషతరంగాలలో ఉప్పొంగిపోయింది. 
సోదరి సుగుణతో గిరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. 
అరుణ పంత౦-పట్టుదల తెలిసిన సుగుణ-తాను ఎంత 
చెప్పినా ఊరుకోదని తండి ఆనందరావుతో చెప్పింది 
ఒప్పించింది. తాతయ్య ధర్మారావు ఆమోదంతో అరుణ- 
గిరి భార్యాభర్త లయ్యారు, 

ఆయిన తర్వాత అరుణ జీవితం. చ్యితమైన 
మలుపులు తిరుగుతుంఏ__ 


ఆమె జీవిత గమనం ఎలా సాగిందన్నదే అన్న 
పూర్ణ సినీ ఎంటర్‌ పై9జెస్‌ “ఊర్వశి” కథా కదనం, 
దానికి వెండితెరే సమాధానం 


రాసినవారు : పాడినవారు : 
డా॥ సి, నారాయణరెడ్డి. ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, 
వాణీజయరాం. 


పల్లవి - 

మగ: (ప్రతి అందం జంటకోసం 
పలవరించి పోతుంది 

ఆడ: జతగూడే (|బ్రతుకులోనే 
(ప్రతి రాగం పలుకుతుంది 
అనురాగం పండుతుంది 


చరణం - 
మగ: కొండ కోరుకుంటుంది 
కలికి మబ్బు జంటను 
కడలి కోరుకుంటుంది 
కన్నె వాగు జంటను 
ఆడ: కన్నెదాని పరువం కోరుకుంటుంది 
చిన్నవాని జంటను 
చినవాని జంటను--- 
ఆడ: పెదవి కోరుకుంటుంది 
మరో పెదవి జంటను 
మేను కోరుకుంటుంది 
మరో మేని జంటను 
మగ: వలచిన హృదయం కొరుకుంటుంది 
తొలి వలపు పంటను 
తొలి వలపు పంటను 
చరణం - 
రాధా కృష్ణుల జంట 
రస జగతికి తొలివెలుగు 


ఆడ: సీతా రాముల జంట,,,ఆ 
వెలుగుకే కనువెలుగు 


ఇదరు :ఆ వెలుగే మన జీవనసథమై 


సాగి పోదాములే । 
సాగి పోదాములే ॥ 
రాసినవారు : పాడినవారు : 
డా॥ సి నారాయణరెడ్డి పి. సుశీల, 
పల్లవి : 
౧ 
ఎవరు వింటారు 
మూగ కన్నీట। కరిగే నాపాట 
చరణం 1; 


అన్ని వన్నెలు! ఆ దేవుని కల్పనలే । 
ఉభయ సంధ్యలు - తెలుపు నలుపుల 
కలయికలో | 
మరి తెలుపంటే ఎందుకు మోహం 
నలుపంకే ఎందుకు ద్వేషం ॥ఎవరు॥ 


చరణం 2: 
నల్లని కనుపాప లేనిదే-చల్లని చూపే లేదు 
నల్లని రాతిరి లేనిదే-. ఎర్రని, ఉదయం లేదు 
మరి! వెలుగంకే ఎందుకు మోహం! 
చీకటంటే ఎందుకు ద్వేషం ॥ఎవరు॥ 
చరణం 38: 
కురిసే కనీ న్నారు - వెలిసే ఆ రోజు వస్తుందా? 
కొలిచిన దైవం కోరిన వరమే యిస్తుందా? 
తోడు లేక నిడ లేక వసివాడివున్న - 
మోడు (బతుకులో కళ్యాణ గటి in 


రాసినవారు : పాడినవారు : 
శా॥ సి, నారాయణరెడ్డి. పి. సుశీల, 


పల్లవి : 
అందని ఆకాశం అందుకున్నానులే ! 
పాంచని అనురాగం పొందగలిగానులే ! 
ఇది తొలి పొద్దులే నా అందానికి 
ఇక తుది లేదులే నా అనందానికి ! 


చరణుల 1: 
కలలే ఎరుగని నా కళ్ళకు ఒక 
కమ్మని రూపం దొరికింది 
ఇన్నాళ్ళ కన్నిళ్ళలో పున్నమి 
వెన్నెల విరులె సిరులై విరిసింది 
నింగిని పొడిచే రంగుల హరివిల్లు 
ముంగిట తానే నిలిచింది--నా 
ముంగిట తానే నిలిచింది 
చరణం 2 * 
తీగ తెగిన (బతుకు వీణపై 
రాగ మాలిక పలికింది ! 
ఏ గాలి ఎదిరించినా--నా 
జీవన నావకు కోరిన తీరం దొరికింది 
వేకువ లేని చీకటి గుడిలో 
దైవమే దీపమై వెలిగింది--నా 
దైవమే దీపమైవెలిగింది 


రాసీనవారు : పాడీనవారు : 


డా|| సి, నారాయణరెడ్డి, ఎస్‌. జానకి. 


పల్లవి : 
వయసే ఊరుకోదురా ! 
మనసే నిలువనీదురా ! 


అనుపల్లవి : 
కన్నులనిండా కై పెక్కుతుంకు 
వెన్నెల రాతిరి వేడెక్కుతుంకే 
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంకే 
ఒంటరి తనం కాల్చేస్తుంటే ॥వయసే॥ 


చరణం 1: 
రోజు రోజుకొక కొత్త కోరిక రాజుకుంటుంది 
రేయి రేయికొక వింత కోరిక రివ్వుమంటుంది 
రుచులెరిగిన ఫిచ్చి పరువం రెచ్చిపోతుండి 
ఆ రుచులే కావాలని పదేపదే కోరుకుంటుంది 
॥కన్నుల॥ 


చరణం 2: 
లేత నడుము నీ పిడికిట కూతవేసింది 
దోర సొగసు తననుతానే ఆరవేసుకుంది 
తడిగాలికి పురివిప్పిన తనువూగింద్‌ 
ఊగి ఊగి నీ కౌగిట ఒదిగి ఒదిగిపోతూవుంది 
॥వయసే॥ 


రాసీనవారు ! పాడీనవారు 
వీటూరి. చక్రవర్తి మరియు సావిత్రి, గాయతి, స్వర్ణ 


మగ: పంచరంగుల చిలకల్లారా ! 
పరువాల మొలక కాగా! 
నే మెచ్చే వారే రావాలి! 
మనసిచ్చే వారే కావాలి! ॥పంచ॥ 
మొ॥పిల్ల : అందం చందం చూసుకో 
బాగా ఎన్నిక చేసుకో ! 
అన్నీ కుదిరితే 
అప్పుడే పెళ్ళి చేసుకో 
మగ: దేశంలోని దర్శిదమంతా 
మీ దుస్తుల్లో నే కనిపిస్తోందీ 
సిగూ ఎగ్గూ లేని ఆడదాన్ని 
చూస్తేనే పాపం వస్తుంది 
ఆహా6 అయినా అమ్మాయి 
ఆడు; చ 
మగ: వంటా వార్పూ వచ్చునా ,,.? 
ఆడ: కేం క పు తో 
పిల్లల పోషణ తేలుసునా...? 
ఆడ: ఐ హేట్‌ చిల్‌ డన్‌ 
మగ: సంసారాన్ని బాగా నడిపే 
ఓర్పూ, నేర్చూ మీకుందా .. .? 
ఆడ; ఐయామ్‌ సారీ ॥1పంచ 


న 


రెం॥పిల్ల : ఆడా మగా తేడా లేదు 
ఆనందానికి హద్దే లేదు 
సుఖించడం మా సిద్ధాంతం 
రా-రా-రా-ఎందుకు ధాద్ధాంతం 
హరె--హరె--హరె రామా-- 
హరె--హరె---హరె కృష్ణా 
మగ: ఆడామగా తేడా తెలియని 
అడది నాకొద్దండీ ! 
ఆదివాసుల వారసులారా ! 
అడవులలోకే వెళ్ళండీ! 
మృగాల వలెనే బ్రతకండి 
మూ॥పిల్లః: గుంటూరు గోంగూర తినిపిస్తాను 
తియ్యనైన ఎంకి పాట వినిపిస్తాను 
గుట్టుగా కాపురం చేస్తాను 
పండులాంటి కొడుకునే యిస్తాను. 
గుమ్మడి పండులాంటి కొడుకునే యిస్తా 
మగ: రావే బంగరు బొమ్మా 
నాా--రమణి ముద్భులగుమ్మ॥ 


కళాసారధులు 


మాటలు; సత్యానంద్‌ 
పాటలు! డా॥ సి, నారాయణరెడ్డి, వీటూరి. 
సంగీతం; చక్రవర్తి, 


నేసద్యగానం: ఎస్‌, పి, బాలసు దిహ్మణ్యం, పి. సుశీల, చక్రవర్తి, 
వాణీజయరామ్‌, సావిత్రి, గాయత్రి, స్వర. 
ణి 


కళ కుదరవల్లి నాగేశ్వరరావు, 
కూర్చు: అంకిరెడ్డి, 
నృత్య! చిన్నిసంపర్స్‌ రాజుశేషు. 
స్టిరచిత్రాలు: శ్యామ్‌కుమార్‌ 
దుస్తులు: రాజు 
మేకప్‌: నారాయణ, రమేష్‌, మండూరి సత్యం, 

రామకృష్ణ, అర్జునరావు 
(ప్రొడక్షన్‌ కం(టోలర్‌; డి, కో టేశ్వరతావు 
ఫోట్యోగఫి: పి, భాస్కరరావు 
సహాయదర్శకుడు: ముర? 
సహకారదర్శకులు: రామ్‌సూరి ఎమ్‌, అప్పారావు, 
దర్శకత్వం: నిర్మాత: 


కె, బాపయ్య. పి, రాఘవరావు, 


